


వేదకథాభారతి - 11 


రాతి 
(౮) 


రచన 
శ్రీ ఫెంగరాజు సబ్బాదానంబభం 


ప్రధాన సంపాదకుడు 
పాఫెసల్‌ ఎస్‌. బి. రఘునాథాబాళ్య 





ప్రచురణ 
డాక్టర్‌ బి.వి.సుబ్బారాపు, ఐ. ఏ.ఎస్‌., 


కార్యనిర్వహణాధికారి 


తిరుమల తిరుపతి దేవస్తానములు, తిరుపతి 
1999 


*/౬౯0మ(ుద) [14 8014న)! - 11 
గగ 

ర 

౪/0౧44/2౧ 65. 520660/౧/62౧2౧౧2/౧7 


0౮౧16 ౬61110! 
నగ/౦/6550/ 5. 8. గా౭ంగ౧౮౧2౬౧2౦౧౧2౧/2 


౯1౧5160616000౧ 1999 
౮౦౧|69 : 10,000 


గ౮౪౨!15066 0 : 


లగ ౪ 540542 గా౭ం, 74వ, 
క6:8౦౮౪1/6 0గ౦6? . 

106౧౧౭12 1170౧౬6 0అ/౬జ5ళ2౧౬౧౧౫5 
కక =. 


౧/06 : 


గగ౧౧+(66 ఇ 
ఉసిరి. దిని గగ[4 ఆగ4ష[౧|105 
53, (౮౧5౧21౧5) ౧.5. 6౭౧6౮6౧9 
104002 (0 : 30184 


మూమాట 

డాక్టర్‌ వి.వి. సుబ్బారావు ఐ.ఏ.ఎస్‌., 

కార్యనిర్వహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్టానములు 

తిరుపతి 

నిత్య సత్యమైన ప్రమాణాలు వేదాలు. మానవజాతి మనుగడకు 

అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్వార్ధ బుద్దితో, త్యాగమయమైన 

'ప్రవృత్తితో తవు తవు జీవితాలను పండించుకున్న ఎందజో 

వంహానుభావుల జీవన వై భవాలు వునకు వేద వాజ్మయం లో 
దర్శనమిస్తున్నాయి. 

''“ఆహా! ఎటువంటి కర్తవ్యదీక్ష! ఎంత విశాలదృప్టి! ఎటువంటి 
విశ్వకల్యాణభావన ! ఎంతటి ధార్మిక చేతన !*' అని మనల్ని ఆశ్చర్యపరిచే 
జీవనవేదం మనకీ వాబ్బయంలో ప్రత్యక్షమౌతుంది. ఆ వేదనాదాన్ని 
ఇంటింటా వినిపించాలనే మా ఆకాంక్షకు ప్రతిరూహమే - 

ఈ వేద కథా భారతి. 

వేదకథాభారతిలోని ఎనలేని మానవత్వపు విలువలు ఈ తరాన్ని 
ప్రభావితం చేయగలిగితే అంతకంటే మాకు ఆనందమేముంటుంది ?. 

ఈ కథాపుష్టాలను సంపాదించి తీర్చి దిద్ది అందమైన మాలగా 
రూపొందించిన ్రాఫెసర్‌ ఎస్‌. బి. రఘునాథాచార్య గారిని మనసార 
అభినందిస్తున్నాను. 

ఇంత చక్కగా వము(ద్రించిన అన్నపూర్త (గ్రాఫిక్స్‌ వారికి 
అభినందనలు. 

జయతు జయతు భారతీ 


వేద కథా భారతీ 
ఉట ఉ 





సునవి 
వేద కథాభారతి. 


అంతళ్ళత్రువులను అణచివేసి కొన్ని ఆదర్శాలకు, విలువలకు 
పట్టుంకట్టి, ధార్మిక జీవనానికి ప్రాణంపోస్తూ ఈ లోకంలోనే కాక 
ఇతరలోకాల వారికి కూడా నిండైన మానవత్వమంటే 'ఇది' అని ఆచరణ 
పూర్వకంగా నిరూపిస్తూ, అందులోని మధురిమలను చవిచూపిస్తూ 
వేదనాదవిభాసురమైన ఒక జీవన (స్రవంతి ఈ గడ్డపై వెల్లివిరిసింది. 


జలజలసొగే ఆ అమృత వాహిని వసుంధరను రసమయం 
చేసింది. సస్యశ్యామలం చేసింది. సుగంధపరివుళాలను వెద జల్లే 
నందనోద్యాలను వెలయించింది. వవూనవ సృష్టిలో అరుదైన 
ప్రమాణాలను కొన్నింటిని నిలబెట్టింది. వాటికి కాలదోషం లేదు. 
ఆనాటికి, ఈ నాటికి, ఏనాటికైనా మానవతకు గమ్యాన్ని, జీవనానికి 
అర్జాన్ని పరవూర్జ్చాన్ని సాధించడంలో ఆ ప్రవూణాలు 
చరితార్జాలయినాయి. అలాంటి జీవన చిత్రాలకు పట్టిన అద్దమే ఈ 
వేదకథాభారతి. 


ఒక్కసారి పరిశీలించండి ! ఆ చిత్రరావుణీయకతను 
మంచిమనసుతో దర్శించండి ! వారి ఆత్మల జొన్నత్యాన్ని వారి భావనల 
జాచిత్యాన్ని మీరు తప్పక అభినందిస్తారు ! అవి వుంచివని తోస్తే 
అనుసరించచడానికి ప్రయత్నించండి ! ఆనందించండి ! 
'ప్రమాథి - నిజజ్యేష్ట 
బహుళ- సప్తమి 


5-7-1999 పాఫెసర్‌ ఎస్‌. బి. రఘునాథాభాళ్య 





వారే బుషీకలు : 


ప్రతిభ దైవదత్తం. ఆ ప్రతిభకు స్త్రీపురుషభేదం లేదు. 
ప్రతిభావంతులు అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ ఉన్నారు. 
అన్ని రంగాలలోనూ ఉన్నారు. పైగా వేదాంతవిద్యలో కూడా 
పరిణితలయిన (బ్రహ్మవాదినులు లేకపోలేదు. 


భారతీయులకు పరమ పవిత్రమయిన వేదంలో మంత్ర 
('ద్రష్టలయిన స్త్రీలు ఉన్నారు. వారినే బలుషీకలంటారు. 
శ్లోకరచయి త్రులయిన మహిళలున్నారు. ప్రాచీనకాలంలో రోమశ, ఘోష, 
విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, వసుక్రపత్ని, ఇంద్రాణి, అపాల, ద్ద, 
వైవస్వతి, యమి, పౌలోమి, సూర్య, స్వస్తి, శిఖండిని, ఊర్వశి, శచి, 
వాక్‌లాంటి ప్రతిభావతులెందరో. వారితో సాటిరాదర్గ సాధ్వి “గార్గి. 


అసాధారణ వ్యక్తిత్వం : 


గార్గి వాచక్నుమహర్షి గారాబుబిడ్డ. తండడ్రికమో తన కుమార్తె 
వాగ్మిగా, విదుషీమణిగా, వివేకవతిగా, విశిష్టవ్యక్తిా రాణించాలని ఆకాంక్ష, 
అందుచేత తన భావాలకు అభిరుచులకు తగ్గట్టు వాచక్నుగార్గిని పెంచాడు. 
తండ్రి ప్రోత్సాహం, ఆ(శ్రవువాతావరణం గార్గిలో ఆత్మస్టైర్యాన్ని 
పెంచినాయి. ఆశ్రమాగతులయిన వారి సాహచర్యం అవెలో 


అధ్యాత్మవిద్యానురక్తిని పెంచింది. మునుల దీవెనలు మోక్షజిజ్ఞాసను 
కలిగించాయి. బుషుల తపస్సులు బుజుత్వాన్ని ఆమెకు కలిగించాయి. 
'బ్రహ్మచారిణులతో సంవాదం పరమనిష్టకు సోపానమయింది. అలాంటి 
గార్గిసొజన్యం తపోధనులకు ఆశ్చర్యం కలిగించింది. గార్గిదీక్షకు సంయమి 
'శ్రేష్టులు సంతోషించారు. గార్జి వాదబలానికి సహచరులు 
నిరుత్తరులయ్యారు. గార్గి వైదుష్యానికి సహపాఠకులు తలలుదించారు. 
క్రమంగా గార్గి కీర్తి ఆ శ్రమం దాటింది. మునిషల్లెల్లో ధ్వనించింది. నగరం 
పొలివేరల్లో తచ్చాడింది. కోటగోడల్గో విహరించింది. 
కొలువుకూటందాకా ప్రాకింది. రాజాస్టానాలలో మన్ననలు అందుకుంది. 
గార్గి ప్రతిభ రాణించే రోజు రానే వచ్చింది. 


జనకుని జిజ్ఞాస : 


అది జనక చక్రవర్తి సభ మిథిలానగరంలో మిన్ను ముట్టిన 
కొలువు కూటం. ఆ సభలో ధర్మజ్ఞులున్నారు. వేదాంతులున్నారు. 
నీతికోవిదులున్నారు. సకలకళాపారంగతులున్నారు. సర్వవిద్యా 
విశారదులున్నారు. పారాణికులున్నారు. లాక్షణికులున్నారు. 
తపోవరిష్టులున్నారు. కర్మనిష్టులున్నారు. బుత్విక్కులున్నారు. పరమార్ధ 
చిత్తులున్నారు. ఆ సభ కిటకిటలాడుతూ ఉంది. జనక చక్రవర్తి 
సింహాసనంలో కూర్చొన్నాడు. పేరుకు రాచరికమే గాని అంతకంటె 
పెద్దరికం అతనిలో కనిపేస్తుంది. కరవాలంతో కాకుండా కనికరంతో పాలించే 
కర్మిష్టుడాయన. చతురంగబలంతో కాకుండా చాతుర్యంతో రాజ్యాన్ని 
పాలించే రాజాధిరాజు ఆయన. హింసలతో, వంచనలతో కాకుండా హిత 
బోధలతో శాసించే రాజర్షి ఆయన. సమస్తం పరబ్రహ్మగా భావిస్తూ 


సార్వభౌముడుగా విఖ్యాతిగడించినవాడు ఆయన. ఆయన సంపదలు 
దానం కోసం కాని అనుభవించడానికి కావు. వ్యర్హాలాపాలతో కాకుండా 
ఆధ్యాత్మిక రహస్య శ్రవణంతో కాలం గడపడమే జనకుని ప్రవృత్తి. 
అలాంటి జనకుడు తన కొలువుకూటానికి వచ్చే వారిని నిశితంగా 
పరిశీలించేవాడు. 


ఒకసారి జనకుడు ఒక యాగం చేశాడు. ఆ యాగానికి 
కురుపాంచాల దేశాలనుండి ఎందరో వేదపండితులు వచ్చారు. యాగం 
పరిసమాప్తమైంది. కాని జనకునికి సంతృప్తికలగలేదు. అతళ్లి ఒక సందేహం 
పీడించసాగింది. వీరు వేద వేదాంతాలలో పండితులు కదా! వేదతత్త్వం 
తెలిసినవారు వీరిలో ఎవరు? అని ఆలోచించసాగాడు. సభలోని 
పండితులలో బ్రహ్మవేత్త ఎవరో తెలుసుకోవాలనుకొన్నాడు. అయినా ఈ 
పరీక్షకు తాను నేతకావడానికి ఇష్టంలేదు. ఇది పండితులమధ్య తేలవలసిన 
అంశం. ఆస్టానం అత్యంత (ప్రతిష్థాకరమయిన స్టానం. అందుచేత 
ఆలోచించాడు. ఒక ఉపాయంపన్నాడు. 


ఆధ్యాత్మికచర్చకు ఆలమందల పారితోషికం : 


కొలువుకూటానికి దగ్గర్గో ఒక విశాలమైన మైదానం. ఆ 
మైదానంలో వేయి ఆవులున్నాయి. ఆవులన్నీ కళకళలాడుతున్నాయి. 
ఆవుల మీద స్వర్ణాభరణాలు ప్రకాశిస్తున్నాయి. కొమ్ములకు ధనం 
సంచులున్నాయి. ఆవృల అంబారవంతో ఆ(ప్రదేశవుంతా 
(శవణయోగ్యంగా వుంది: ఆవుల వన్నె చిన్నెలతో ఆ ప్రదేశం 
సుందరోద్యానవనంలా ప్రకాశిస్తూ వుంది. వాటిని ఆవులనడం తగదు. 
తిరో మేరుపర్వతాలు. అంతేకాదు సమృద్దిగా పాలిచ్చే క్షీరసముద్రాలు. 


సాధుస్వభావంతో మునీశ్వరుల్ని తలపించే గోవూతలు. ఈ 
ఆలమందలెందుకో అర్ధం కాలేదు ఎవరికీ. ఎవరికి తగ్గట్టు వారు తమలో 
తాము తర్కించుకొన్నారు. 


పుణ్యవ్రతం పూర్తిచేసి దానాదులకోసం సిద్దం చేశారేమో అని 
అనుకొన్నారు పేద బ్రాహ్మణులు. విశిష్టయాగం కోసం సకల 
సంభారాలతో గోసంపదను కూడా సమకూర్చారేమో అని అనుకొన్నారు 
హోతలు కొందరు. ఉత్తములయిన వారిని ఎంపికచేసి సత్కరిస్తారేమో 
అని అనుకొన్నారు సామాన్యులు. అయితే సామాన్యుల ఆలోచనలే 
సత్యం, 


జనకుడు సభాసదుల్ని సూక్ష్మంగా పరిశీలించాడు. సభలో 
అళ్వలుడు, భుజ్యువు, అహోలుడు, శాకల్యుడు, విదర్దుడు ఉన్నారు. 
అందరికంటె మిన్నగా యాజ్ఞవల్కు్యుడు ఠీవిగా కనిపించాడు. అందరిని 
తేరిపారి చూశాక జనకమహారాజు సభకు నమస్కరించాడు. 


'మహాత్ములారా! ఇది కేవలం సభాంగణం మాత్రంకాదు. 
సద్విషయ చర్చాంగణం. సుమనస్సుల విహారాంగణం. సత్యశీలుర 
ప్రాంగణం. మీరందరు ఉత్తములే. 'బ్రహ్మజ్ఞులే. కాని మీలో బ్రహ్మవేత్తలు 
ఎవరో తేల్చేశక్తి నాకు లేదు. మీలో బ్రహ్మవేత్త అయిన వారికి 
కొలువుకూటం వెలుపలి మైదానంలోని వేయి గోవులను అర్పిస్తాను! 
అన్నాడు. 


సరస్సులో అలల్లాగా సభలో కలకలం మొదలయింది. 


భుజ్యుడు తలవంచాడు. 


అహోలుడు దిక్కులు చూచాడు. 

శాకల్యుడు సభ అంతా పరిశీలించాడు. 

అయినా సాహసం చేయడానికి ఎవరూ సంసిద్దం కాలేదు. 

యాజ్ఞవల్క్యుడు జనకుని ప్రకటన విన్నాడు. సభాంగణం 
అంతా చూచాడు. సహచరుల మనోభి ప్రాయాల్ని అర్ధం చేసుకొన్నాడు. 
శిష్యుల ముఖ కమలాలపై విరిసిన చిరునవ్వుల్ని పసిగట్టాడు. పండితుల 
దిగాలును పరిశీలించాడు. అతనిలోని (బ్రహ్మతేజం 


అడుగువేయమంటూవుంది. పాండిత్యం ముందుకు తోస్తూ వుంది. 
వినయం తొందరపడవద్దని మందలిస్తూ వుంది. ఆగాడు. 


కాలం గడుస్తూ వుంది. 
జనకుడు మరోసారి అందరిని చూచాడు. యాజ్ఞవల్కు్యనిపై 
దృష్టి అనింది. అశ్వలునిపై చూపు పారింది. 


ఇంక ఆలోచించడం తగదనుకొన్నాడు యాజ్ఞవల్క్యుడు. తన 
ప్రియశిష్యుడైన సామ శ్రవుని వైపు చూచాడు. సామ'శ్రవుడు సామాన్యుడు 
కాడు. వేదంలోని సామభాగాన్ని సలక్షణంగా అధ్యయనం చేసినవాడు. 
అతని ముఖం చంద్రునిలా ప్రకాశిస్తూ వుంది. వెంటనే యాజ్ఞవల్క్యుడు 
లేచి- 

“మువోరాజూ! సభలో నేనొక్కడ్లో బ్రహ్మవోత్తను. 

ఆధ్యాత్మ నిద్యావిశారదుణ్త. అందుచేత ఈ వేయి 

గోవుల్లి నా ఆభ్రమానికి నా శివ్యుడు తరలించడానికి 

అనుమతి ఇన్ఫండి” 


అని గంభీరంగా పలికాడు. 


సభ నిళ్ళబ్దంగా ఉంది. జనకుడు కాసేపు మౌనం వహించాడు. 
మౌనం అర్జాంగీకారమంటూ సామ్రవుడు గోవుల్ని తరలించడానికి 
సన్నాహాలు చేస్తుంటే ఆశ్వలుడు అడ్డుపడ్డాడు. 
అశ్వలుని ఆర్భాటం : 
“యాజ్రవల్క్యా! ఆగు! ఆగు! ఉత్తముడవని నీవే 
వ్రకటించుకోనడం న్యాయం కాదు. ఇది నభాంగణం. 
నేను జనకమనోరాజు బుత్విక్కును. యాగాదులెన్నో. 
జరిపించినవాణ్ణో. క్రతువిద్యావిశారదుజ్ల. నీవు 
విద్ధాంనుడనయితే నా ్రళ్దలకు సమాధానం చెన్టు” 
అని గద్దించాడు. 


యాజ్ఞవల్కు్యడు అళ్వలుని చాచాడు. అళశ్వలుడు 
పురోహితుడేగాని పరమార్ధజ్ఞానంలేని వాడని పసిగట్టాడు. అందుచేత 
చేతులు జోడించి- 


“అల్చులా! నేను సంసిద్దుణ్త. నీ ప్రజ్టలకు నమాధానం చెబుతా?” 
అన్నాడు. 


“బ్రహ్మా తత్త్రమంటే ఏమిటి? 
అడిగాడు అశ్వలుడు గట్టిగా. 


“అళ్టులా/ నాకు తెలియదు, నేను బీదబావ్మణుల్ల, 
ఆవులు నాకు అనవసరం?” అన్నాడు. 


అళశ్వలుడు పక పకా నవ్వాడు. కాని సభలోనివారు 
యాజ్ఞవల్కుుని మాటల్లోని అంతరార్థం గ్రహించి భేపన్నారు. అశ్వలునికి 
ఆ వ్యంగ్యం అర్ధం కాలేదు. తనకు తెలిసిన యాగాల్ని, యాగ విశేషాల్ని, 
అధిష్టాన దేవతల్ని, కర్మ క్రియాకలాపాల్ని గురించి గ్రుచ్చి గ్రుచ్చి అడగాడు. 


యాజ్ఞవల్క్యుడు నింపాదిగా జవాబులు చెప్పేసరికి ఆశ్వలుడు 
ఖంగుతిన్నాడు. ఇంక అడగడానికి ఏమీ లేకపోవడంతో అశ్వలుడు 
వెనకడుగు వేశాడు. 


నారీజనంలో కలకలం ; 
ఈలోగా నారీజనంలో కల కలం మొదలయింది. 
అందరి చూపులు అటుకేసి మళ్ళాయి. 


ఆ నారీ జనంలోఆర్హ విద్యా స్వరూపిణిగా' ఒక స్త్రీ మూర్తి 
కూర్చొని ఉంది. ఆవిడను చూసి- 


“సరస్వతీ సారూప్యము న్నారు కొందరు. 
“తపస్సు స్త్రీ రూపం ధరించింది ని అన్నారు కొందరు. 


“వేదమాత సభాంగణానికి విచ్చేసింద' ని అన్నారు ఇంకా 
కొందరు. 


యాజ్ఞవల్క్యుడు కూడా అటుకేసి చూశాడు. ఆమె వాచక్నుని 
కుమార్తె అని గుర్తించాడు. ఆమె ఎవరో కాదు గార్గి. మ్రైత్రేయిలాగా 
అధ్యాత్మవిద్యారహస్యం తెలిసిన అద్వితీయ సాధ్వీ శిరోమణి. 


జిజ్ఞాసతో రెండు ప్రశ్నలు ॥ 
గౌర్గి యాజ్ఞపల్కు నని చూచింది. అతని తపళ్ళక్తికి మెచ్చింది. 
అశ్వలుని ప్రశ్నలకు అతడిచ్చిన సమాధానం గుర్తించింది. అయినా 
(బ్రహ్మవేత్త అనడానికి ఆ కొలబద్దలు చాలవనుకుంది. ఎదుటివారి 
సందేహాలను తీర్చగలిగే వాడే పండితుడు. సత్యదర్శనం చేసినవాడే 
సద్విమర్శకుడు. బ్రహ్మస్వరూపం తెలిసినవాడే బ్రాహ్మణుడు. అందువల్ల 
గార్షి లేచి- 
లి 
“మువోరాజా! నేను శ్రీని. గార్లిని ఆధ్యాత్మిక 
అంళాలపై నాకు £ొన్టి నందేవోలున్నాయి. వాటిని 
తీర్చుకోనడం కోసమే నేనిక దకీ వచ్చాను. అనుమతిస్తే 
యాజ్రావల్కు భ్‌లి వారిని అడుగుతాను” 
అంది. 
సభలో అలజడి మొదలయింది. 
ఎవరూ ఊహీంచని సన్నివేశం. 
ఒక మహర్షిని ఒకానొక స్త్రీ చొప్పదంటు ప్రశ్నలు అడగడమా 
అని నిరసించారు కొందరు. 


“బావ్మాణోత్తముడని తేలిన తరువాత నమిటీ అనమర 
ట్రనంగంి 
అన్నారు సామశ్రవాదులు. 


తన ఆళ చావనందుకు అశ్వలుడు సంతోషించాడు. 


నారీజనం లోలోపల సంతోషపడుతూ వుంది. 
జనక చక్రవర్తి గార్గిని మహర్షిని కూడా చూచాడు- 
“ఓ మహర్షీ! ఇది విద్దుత్సుభు నరస్వుతి విద్వాన్సరూపిణి 
ఈ నభలో ఎవరయినా. ఏదయినా అడగవచ్చు. 
నందేవోలు తీర్చుకోవచ్చు.” 
అన్నాడు. 

యాజ్ఞవల్క్యుడు సరేనన్నాడు. 

గార్గి మహర్షిని చూచి- 

“మవోత్మా! మనం చూసే ఈ జగత్తులో ఎంతో 


వస్తుజూలం కనిపిస్తుంది. నీటికీ ఆధారభూతం 
ఏదంటారు?” 


అంది. 
గార్గి ప్రశ్నలోని అంతరార్జాన్ని గుర్తించాడు యాజ్ఞవల్క్యుడు. 
“ఆకాశం నమస్టవస్తుజాలానికి ఆభారభూతం?” 
అన్నాడు. 
“అయితే ఆకాశనునే పదార్ధం ఎకుడ వుంది?” 
మరో ప్రశ్న వేసింది. 
“ఎక్తుడేమిటి? గంధర్భలోకంలో? 


అన్నాడు. 


అన్నాడు. 


10 


“ఆ గంధర్వలోకం ఎక్కడుంది?” 
“'నూర్వ్థాలోక్రంలోనే?= 
““అదెక్కడుంది??= 

క “చంద్రమండలంలో?” రి 
“చంద్రమండలం ఎక్కుయంది?9 స్త 
““నజ్ష్యతమండలంలో?”? 
““నవ్యతమండలం ఎక్కడుంది” 
“అది దేవతల లోకంలో” 


“దేవలోకం ఎక్కడుంది? 


మరల (ప్రశ్నించింది గార్ని. 


“ఇం(దలోకంలో ఉంది” 
“ఇం(దలోకమెక్టడ ?= 
“వ్రజావతి రాజ్బంలో? 
“న్రజావతి రాజ్యమెక్కడ?9 = 
“అది బవ్మాలోకంలో?” 
“టవ్మాలోకం ఎక్కడ? = 


[| 


సిరంగా అడిగింది గార్డి. 
డా గ 
ఈ సంవాదంతో మహర్షి చిరాకుపడ్డాడు. 
తలపగిలి నేల పడుతుంది : 
“గార్ల! చొప్పుదంటుప్రల్టులు వెయ్యకు. ఈ ప్రళ్దులకు 
అంతూ పొంతూ అనలుండను. అది అంతాలు లేని 
ప్రశ్చలు ఎమ్హుడూ ఉంటాయి. అసందర్చ(ససంగం 
పనికిరాదు. వీటికి జవాబు చెవ్పుడం వ్యర్దం. ఇలా 
అడుగుతూపోతే తలనగిలి నేల వడుతుంది?” 
అన్నాడు మహర్షి. 
మహర్షి మాటలకు గార్గి బెదిరింది. వెనకకు తగ్గింది. అయినా 
ఊరుకోలేదు. ధైర్యం తెచ్చుకొంది. 
జనక చక్రవర్తి ఈ ప్రశ్నపరంపరని జా గ్రత్తగా గమనిస్తున్నాడు. 
సభ పెడదారి పట్టుడం జనకునికి నచ్చలేదు. అదీగాక ఆడవారిని హతాళశలు 
చేయడం కూడా ఇష్టం లేదు. అందుచేత గార్గిని చూచి- 


“గార్ల! ప్రస్తుతాంశం బన్మావేత్రఎవరనే నిష్కర్ధమాత్రమే. 
అందుచేత ఇంకా ఒకటి రెండు ్రళ్దులు అడగడానికి 
మాత్రం నమ్మతిస్తున్నానని 

చెప్పాడు. గార్గి తల వూపింది. 


“మహర్షీ! మవోరాజు ఆదేశించినట్టు రెండే రెండు 


12 


ల్లి అడుగుతున్నాను. ప్రళ్లల్లి బాణాలతో పోల్చడం 
సహజం. కారణం ఇది వాగివాద నభ వాదబలమే 
అ(స్హ్రబలం. కొశీపట్టణంలో లేదా విదేహ ప్రాంతంలో 
బాణాలను వ్రయోగించేవారిని మీరు చూసి వుంటారు. 
వారు నక్రల కలా విశారదులు. వారి గురి తప్పుదు, 
అందుచేత రెండే ప్రళ్టుల్లి అడుగుతాను” 
అంది. 
యాజ్జవల్కు శ్‌డు సమ్మతించాడు. 
“ఆకాళానికి పైన వున్లుదీ, భూమికింద వున్లుదీ, 
భూవ్యూకాళాలకు వుధ్యాన ఉన్టుదీ ఏవిటో 
వివరించండి” 
అని ప్రల్నించింది. 


పండితపుంగవులంతా ఊపిరి బిగపట్టారు. ఇందాకా గార్గి అడిగిన 
'ప్రశ్నలలోని పీఠికాభాగం ఇప్పటికి అర్హమయింది. 


సభలో జిజ్ఞాస పెరిగింది. 

అదే అక్షరబ్రహ్మ : 
“గారీ! ఆకాశం ఒకటో. అది నర్వ్భవ్యాపకం. గతంలో, 
వర్ణమానంలో భవివ్యత్తులో కూడా నిరంతరం ఉండే 


13 


తత్త0 ఆకొళం ఒకటో? 
అన్నాడు. 

“అయితే నురోవ్రళ్లు అడుగుతున్నా.” 

“మవోనుభావా! భూతభవివ్యద్వర్థమానాలకు గుర్తులేవి?” 

అదే పర(బ్రహ్మం. అది చిన్నదీ కాదు పెడ్డదీ కాదు. 
పొడుగూకాదు పొట్టీకాదు. నలుపూ కాదు ఎరుపూ కాదు. దానికి రంగులు 
లేవు. రుచులు లేవు. వాసనలు లేవు. కళ్ళకు కనబడేది కాదు. ఎవరూ 
భుజించలేనిది అది. ఆ శ్తీ సూర్యచం ద్రుల్ని నడిపిస్తుంది. అది అగ్నిలా 


అరుణిమ కాదు. జలంలా తరళమూ కాదు. దానికి ఛాయా తిమిరాలు 
లేవు. అదే అక్షర బ్రహ్మి. 


అక్షయం; అనంతం ; 
వ్రు బ్రవ్మాతు కాలాని నడిపిస్తుంది. భూన్యూకాళాల్డి 
ట్రావుపడ్డతిలో తిరిగేలా చేస్తుంది. దీనివల్లనో 
దివారా(తుల్సు వారాల్కు నూసాలు బుతువులు, 
సంవత్సరాలు, యాగాలు, పొన్నంత రాలు 
వర్చుడుతున్నాయి. ఈ అగోచర శక్టివ్వునే కొన్లి నదులు 
తూర్పు వడమరలుగ్కా మరికొన్టి నడమర తూడ్ద్డులుగా 
సయునిస్తున్హాంయి. చివరకు సౌగరగర్భంలో 
కలుస్తున్నాయి. ఈ అక్షర (బ్రహ్మ కనబడదు. కానీ, 
అన్హిటినీ చూస్తుంది. వినబడదు గాని అన్దింటిని 


14 


వింటుంది. తానెవరికీ తెలియదు గాని తనకు అన్టీ 
తెలును. అది అక్షయం. అనంతం. చిరంజీవి. మనోట్లో 
నంనన్హుం” 

అని యాజ్ఞవల్కు్యడు సృష్టిరహస్యం చెప్పాడు. 

ఈ సమాధానంతో గార్గి సంతృప్తి పడింది. తన సందేహాలు 
తీరినట్టు స్పష్టం చేసింది. యాజ్జవల్కు్యడు బ్రహ్మవిదులలో ఉత్తముడని 
“బ్రహ్మను' తెలుసుకిన్నవాడని నమ్మింది. 

సభ మహర్షికి జేజేలు పలికింది. 

జనకమహారాజు సంతోషించాడు. 


ఆధ్యాత్మిక రహస్యాలు తెలిసినందుకు ఆనందించాడు. 


గార్గి గహ్షప్ట్రం : 

గార్షి పేరు దశదిళలూ వ్యాపించింది. ఆమె వేధస్సుకు 
పండితులు 'మెచ్చుకొన్నారు. గార్గి విదుషీమణి అయింది. వాదబలానికి 
(బ్రహ్మచారిణిలా జీవించాలని అనుకొంది. కుమార్తె నిర్భయం తండ్రికి 
నచ్చలేదు. తన కుమార్తె విద్యావతి కావాలని కోరుకొన్నాడేగాని 
అవివాహితగా కాలం గడపటం అతళ్ణీ బాధ పెట్టింది. ఎన్నోసార్లు 
నచ్చచెప్పాడు. కాని ఫలితం శూన్యం. గార్గికి బాల్యం ఎపుడో గడచింది. 
యౌవనం జారిపోతూ వుంది. వృద్దాప్యం స్వాగతం పలుకుతూ వుంది. 
కాని ఇవేవీ పట్టించుకోకుండా గార్గి సన్యాసదీక్షతో, ధ్యానంతో కాలం 
గడుపుతూ ఉంది. 


15 


ఒకనాడు నారదుడు వచ్చాడు. 
గార్గి నారదునికి అతిథిసత్కారాలు చేసింది. 
నారదుడు సంతోషించాడు. 
“అమ్మా? జీవితం క్షణభంగురం. వయోద్దార్హ్యం నిలిచేది 
కాదు. నుఖభోగాలు జీవికి అవనరం. ఈ నియతి 
అందరికీ సమానం. అందుచేత పెళ్ధాడవమ్మా? 
అన్నాడు. 
గార్గి నారదునికి నమస్కరించింది. 
“వుహార్షీ/ పురుషులకూ (ఈ్ర/లకూ బిన్లు భిన్లు 
ఆచారాలు లేవు. సాంసారిక జీవితం గడవకుండా 
సన్యాసులంయనవారౌందలో. అలాగో. నోను 
నన్యానినినయ్యాను. ధ్యానంతో ముక్తి పొందాలని 
నాస్రగాఢవాంభి 
అంది. 
అపుడు నారదుడు- 
“అమ్మా! నీ ఆలోచన బాగుంది గాని, వాదనలకు 
నిలవదు. పురుషులకు ఇది సాధ్యం కాని (స్త్రీలకు 
సాధ్యం కాదు. స్త్రీ, ధర్మాలు వేరు. పురుష ధర్మాలు 


16 


వేరు. (యాజవల్కుుడు 'శ్రలకెన్నో నియమాలు 
చెప్పాడు.) యుక్త్రవయసువచ్చాక ఆడపిల్ల తన భర్తను 
తొనే న్నిర్ణయించుకో వచ్చునన్నాడు. మగబిడ్డలు లేకుండా 
ఎవరయినా చనిపోతే అతనికి నిజమయిన వారసులు 
అతడి భార్య, అతని కూతుళ్ళు మాత్రమే అని 
అనుశాసించాడం. యాజ్ఞవల్క్యుడు 
బ్రాహ్మణోత్తముడు కదా! జనకమహర్షి సత్కారాలు 
అందుకొన్న వుహనీయుడు కదా! అంచేత 
వివాహమాడనమ్మా? 


అన్నాడు. 


“అంతే కాదు. వివాహితకాని స్త్రీ దేహం అపవిత్రం. వారికి 
మోక్షప్రాప్తి లేదు” అని నిక్కచ్చిగా చెప్పాడు. 


ఒక్కరోజు మాత్రమే : 


గార్గి ఇబ్బందిలో పడింది. ధర్మోపదేశంచేసేవాడు దేవర్షి. 
సకలశాస్త్ర మర్యాదలు తెలిసిన సత్పురుషుడు. తాను కోరేదేమో ముక్తి. 
ఆ ముక్తి అవివాహితులకు రాదనడం అంతుపట్టని అంశంగా భావించింది. 


గార్గి తనలో తాను వితర్కించుకొంది, 


తను ఏకాకి. తనకు తనవారంటూ ఎవరూ లేరు. తానే మగని 
కోసం వెదకసాగింది. చివరకు “శ్చంగవంతు' డనే మునిని చూచింది. 


17 


శృంగవంతుడు గార్గిని పెళ్ళాడడానికి ఇష్టపడ్డాడు. గార్గి ఒక 
నిర్ణయానికి వచ్చింది- 


“మహర్షీ! నేను నారదోపదేశానుసారం వివాహం చేసుకోవాలను 
కొంటున్నాను. నాకు సంసారంపై రక్తి లేదు. కుటుంబజీవితంపై అనురక్తి 
కూడా లేదు. మన వైవాహికజీవితం ఒక రోజు మాత్రమే. అందుకు 
సమ్మతిస్తే నిన్ను పెళ్ళాడతాని న్నది. 


శృంగవంతుడు ఆలోచించాడు. 


“గార్ల! నేను ఒక్కరోజు కోసం నిన్నెందుకు పెళ్ళాడాలి? పెళ్ళాడీ 
శాశ్వతంగా ఏకాకిగా' అవివాహితునిలాగా ఎందుకు జీవించాలి? అందువల్ల 
నాకు ఒరిగిందేమిటి?' అన్నాడు. 


“శ్చంగవంతా! ఇది నారదోపదేశం. నా తపస్సులో సగం నీకు 
ధారపోస్తాను. నీవు చరిత్రలో చరితార్జుడివిగా మిగిలిపోతావు. నా భర్తగా 
చరిత్రలో నీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది! అంది. 


గార్లీ శృంగవంతుల వివాహం జరిగింది. 


మాట ప్రకారమే ఒకరోజు “కాపురం' గార్గి గడిపింది. మగనిని 
వదలిపెట్టుడానికి నిశ్చయించింది. 


కాని శృంగవంతుడు- 


“గార్గి! ఇది తగదు. ఆలోచించు. మరి కొంతకాలం నాతో 
జీవించు. ఇదే నా కోరిక అని దీనంగా ప్రార్టించాడు. 


18 


మహోన్నత వ్యక్తిత్వం : 

కాని గార్గి ఒప్పుకోలేదు. ఆమె మగనిని వదిలింది. సన్యాసిని 
అయింది. ధ్యానంతో ముక్తి పొందింది. 

బృహదారణ్యక ఉపనిషత్తులో శాశ్వతస్టానం సంపాదించుకొన్న 
'బ్రహ్మవాదినులలో గార్గి ఒకతె. 

వ్యాకరణశా స్త్రంలో కూడా పాణిని గార్గిని ఉదాహరించాడు. 


ఆత్మస్టైర్యంతో, మనోబలంతో, యుక్తి యుక్త వాదనలతో 
ఏలాంటి వారినైనా ప్రశ్నించగలిగిన వనితామణులలో గార్గి ప్రథమ గణ్య. 


చరిత్రలోనే వాగ్మిగా, విదుషీమణిగా, స్టిరచిత్తగా నిలచిన 
మహోన్నత వ్యక్తి 'గార్షి. 
ఓం శాంతిః శాంతిః శాంతిః 


ఉఅపుప్ర 


5-7-1999 10 8-7-1999 





